ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆరోగ్యాది అనేక 
విషయాలు తెలునుకోండి... ఫేస్‌బుక్‌ 
EB 


కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 
రాజమహేంద్రవరం - 533 101. 
Mohanpublications:com 


కేదారేశ్వర వ్రతము 


శ్రీ మహాగణాధిపతయే నమః 

ఆచమ్య! ఆచమనంచేసి గణపతిని ప్రార్థించి, విజయ శ్లోక సప్త శ్లోకాన్ని పఠించి 
భూతోచ్చాటనముగావించి ప్రాణాయామంచేసి సంకల్పమును చెప్పుకొనవలయును. సంకల్ప 
మందలి మూడవభాగము ఈ క్రింది విధముగా మార్చి చెప్పుకొనవలయును. 

వర్షేవర్నేప్రయుక్తాం కేదారేశ్వర దేవతాముద్దిస్య కేదారేశ్వర దేవతా ప్రీత్యర్ధం స్మాంద 
పురాణోక్త “కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్వేః 

అనిచెప్పి పంచపాత్రయందలి నీరుతాకవలయును. తరువాత గణపతి పూజచేసి అవన 
నివేదనము చెల్లించి కలశపూజ, ప్రాణప్రతిష్టలు గావించి పూజను ప్రారంభించవలయును. 


కేదారేశ్వరపూజా ప్రారంభము 
శో శూలం డమరుకం చైవ దధానంహస్తయుగ్యకే 
కేదారదేశమిశానం ధ్యాయే త్రిపురఘాతినమ్‌. ॥శ్రీ కేదారేశ్వర ధ్యాయామి॥ 


శ్లో కైలాసశిఖరే రమ్యే పార్వత్యా సహితప్రభో 
అగచ్చ దేవదేవేశ మద్భక్యా చన్దశేఖర కేదారేశ్వరమావాహయామి. 
శ్లో సురాసురశిరోరత్న ప్రదీపితపదామ్బుజ 
కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతామ్‌. 
కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి 
శ్లో గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ 
మౌక్తికాసనసంస్థాయ కేదారాయ నమోనమః 
శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి 
శ్లో; అర్ల ర్స్యం గృహాణ భగవన్‌ భక్యా దత్తం మయేశ్వర 
ప్రయచ్చ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం 
శ్రీ కేదారేశ్వరాయ నమః అర్థం సమర్పయామి 
మునిభిర్నారద ప్రఖ్రైర్నిత్యమాఖ్యాతవై భవ 
కేదారదేవ భగవన్‌ గృహాజాచమనం విభో 
శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి 
శ్లో॥ స్నానం పజ్బామృతైర్దేవ శ్రితం శుద్దోదకైరపి 
గృహాణ గౌరీరమణ త్వద్భక్తేన మయార్చితమ్‌. 
శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృతస్నానం సమర్పయామి 
శ్లో “గం సమాయుక్తం మయాదత్తమనుత్తమం 
స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే 
శ్రీ కేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి 
శ్లో వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం 
దదామి దేవదేవేశ భక్తేదం ప్రతిగృహ్యతామ్‌. 
శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి 
శ్లో స్వర్ణయజ్ఞోపవీతం చ కాఇ్బునం చోత్తరీయకం 
రుద్రాక్షమాలాయా యుక్తం దదామి స్వీకురు ప్రభో 
శ్రీ కేదారేశ్వరాయ నమః యజ్ఞోపవీతతోత్తరీయే సమర్పయామి 


ఖే 


like us to follow www .facebook.com/mohanpublications 


మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ శ్రీ కేదారేశ్వర వ్రతం 3 


సమస్తగన్థ (గ్రహా భాం దేవ త్వమసి జన్మభూః 
భక్యా స సమర్పితం ప్రత్యామయా గన్ఫాది గృహ్యతామ్‌. 
కేదారేశ్వరాయ గంధాన్‌ ధారయామి. 
అక్షతోల_ సి స్వభావేన భక్తాన్గామక్షతం పదం 
దదాసి నాథ మద్దత్తెరక్షతైః పీయతాం భవాన్‌. 
కేదారేశాయ అక్షతాన్‌ సమర్పయామి. 
కల్పవృక్ష క్షప్రసూనైస్త్వం పూర్వైరభ్యర్చితః సురైః 
కుబ్ముమైః పార్టివై రేభిరిదాసీమర్చ్యతే మయా. 
కేదారేశ్వరాయ నమః పుష్పాణి పూజయామి. 
తతః ఇంద్రాదిలోకపాలపూజాం కుర్యాత్‌ 
శివస్య దక్షిణేభాగే (కుడివైపున) బ్రహ్మణే నమః 
ఉత్తరభాగే (ఎడమవైపున) విష్ణవే నమః మధ్యే (నడుమ) కేదారేశ్వరాయ నమః 


అధ అంగపూజా 

హేశ్వరాయ నమః పాదౌ పూజయామి పినాకినే నమః హస్తాన్‌ పూజయామి 
ఈశ్వరాయ నమః జంఘే పూజయామి శివాయ నమః భుజౌ పూజయామి 
కామరూపాయ నమః జానునీ పూజయామి శితికంఠాయ నమః కణ్ఞం పూజయామి 
హరాయ నమః ఊరూ పూజయామి విరూపాక్షాయ నమః ముఖం పూజయామి 
త్రిపురాన్తకాయ నమః గుహ్యం పూజయామి త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి 
భవాయ నమః కటిం పూజయామి రుద్రాయ నమః లలాటం పూజయామి 
గజ్ఞాధరాయ నమః నాభిం పూజయామి శార్వయ నమః శిరః పూజయామి 
మపోదేవాయ నమః ఉదరం పూజయామి చన్టమౌళయే నమః మౌళిం పూజయామి 
పశుపతయే నమః హృదయం పూజయామి పశుపతయే నమః సర్వాణ్యజ్ఞాని పూజయామి 


శ్రీ కేదారేశ్వర అష్టోత్తర శతనామపూజ 


ఓం శివాయ నమః 

ఓం మహే వాశ్వరాయ నమః 
ఓం శంభవే నమః 

ఓం పినాకినే నమః 

ఓం శశిశేఖరాయ నమః 
ఓం వామదేవాయ నమః 
ఓం విరూపాక్షాయ నమః 
ఓం కపర్షినే నమః 
ఓంనీలలోహితాయ నమః 
ఓం శంకరాయ నమః 
ఓం శూలపాణయే నమః 
ఓం ఖట్వాంగినే నమః 
ఓం విష్ణువల్లభాయ నమః 
ఓం శిపివిష్టాయ నమః 
ఓం అంబికానాధాయ నమః 
ఓం శ్రీకంఠాయ నమః 
ఓం భక్తవత్సలాయ నమః 
ఓం భవాయ నమః 

ఓం శర్వాయ నమః 


ఓం త్రిలోకేశాయ నమః 
ఓం శితికంఠాయనమః 
ఓం శివాప్రియాయ నమః 
ఓం ఉగ్రాయ నమః 

ఓం కపాలినేనమః 

ఓం కామారియే నమః 


ఓంఅంధకానురసూదనాయనమః 


ఓం గంగాధరాయ నమః 
ఓం లలాటాక్షాయ నమః 
ఓం కాలకాలాయ నమః 
ఓం కృపానిధయే నమః 
ఓంభీమాయ నమః 

ఓం పరశుహస్తాయనమః 
ఓం మృగపాణయే నమః 
ఓం జటాధరాయ నమః 
ఓం కైలాసవాసినే నమః 
ఓం కవచినే నమః 

ఓం కరోరాయ నమః 
ఓం త్రిపురాంతకాయనమః 


ఓం వృషాంకాయనమః 

ఓం వృషభారూఢాయ నమః 
ఓం భన్మోద్దూళితవిగ్రహయనమః 
ఓం సామప్రియాయనమః 
ఓం సర్వమయాయ నమః 
ఓం త్రయీమూర్తయే నమః 
ఓం అనీశ్వరాయ నమః 
ఓం సర్వజ్ఞాయ నమః 

ఓం పరమాత్మనేనమః 

ఓం సోమస్తూర్యాగ్నిలోచనాయనమః 
ఓం హవిషే నమః 

ఓం యజ్ఞమయాయనమః 
ఓం సోమాయ నమః 

ఓం పంచవక్రాయనమః 
ఓం సదాశివాయ నమః 
ఓం విశ్వేశ్వరాయ నమః 
ఓం వీరభద్రాయ నమః 
ఓం గణనాధాయనమః 

ఓం ప్రజాపతయే నమః 


like us to follow www .facebook.com/mohanpublications 


4 శ్రీ కేదారేశ్వర వ్రతం మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ 


ఓం హిరణ్యరేతసే నమః ఓం మహాసేనజనకాయనమః। ఓం దేవాయ నమః 
ఓం దుర్భర్నాయ నమః ఓం చారువిక్రయాయనమః | ఓం మహాదేవాయనమః 
ఓం గిరీశాయ నమః ఓం రుద్రాయనమః ఓం అవ్యయాయ నమః 
ఓం అనఘాయ నమః "ఓం భూతపతయే నమః 0 హరయే నమః 
ఓం భుజంగభూషణాయనమః | ఓం స్థాణవే నమః ఓం పూషదంతభిదే నమః 
ఓం భర్గాయ నమః ఓం ఇభార్భుధ్య్యాయ నమః ఓం అవ్యగ్రాయ నమః 
ఓం గిరిధన్వనే నమః క అపమారయే నమః. | ఓం దక్షాధ్వరహరాయనమః 
ఓం గిరి పూర నమః | అకేకాతునేనమః ఓం హరాయ నమః 
ఓం కృత్తివాస సే నమః న్‌ సాత్త్వికాయ నమః ఓం భగనేత్రభిదే నమః 
ఓం పురారాతయే నమః ఓం శుదవిగహాయ నమః | ఓం అవ్యక్తాయ నమః 
ఓం భగవతే నమః ఓం శాశ్వతాయ నమః ఓం సహస్రాక్షాయ నమః 
ఓం ప్రమథాధిపాయనమః |ఓం ఖండిపరశవే నమః _ ఓం సహస్రపాదే నమః 
ఓం మృత్యుంజయాయ నమః ఓం అజాయ నమః ఓం త్రివర్గప్రదాయ నమః 
ఓం సూక్ష్మతనవే నమః |ఓం పాశవిమోచకాయనమః ఓం అనంతాయ నమః 
ఓం జగద్వ్యాపినే నమః ఓం సామ్బాయ ఓం తారకాయ నమః 
ఓం జగద్దురవే నమః ర్‌ అల ఓం పరమేశ్వరాయ నమః 
ఓం వ్యోమకేశాయ నమః (ఓం పశుపతయే నమః. | కేదారేశ్వరాయ నమః 
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. 
అధథతోరగ్రన్థిపూజా 


శివాయ నమః (ప్రథమ గ్రస్టిం పూజయామి ాహాయ నమః ద్వితీయ గ్రన్థిం పూజయామి 
మహాదేవాయ నమః తృతీయ గ్రస్టిం పూజయామి వృషభధ్వజాయ నమః చతుర్ధగ్రస్టిం పూజయామి 
గౌరీశాయ నమః పజ్బమగ్రస్థిం' పూజయామి రుద్రాయనమః షష్టగ్రన్టిం పూజయామి పశుపతయే 
నమః స ప్తమగగ్రన్టిం పూజయామి భీమాయనమః అష్టమ గ్రన్టిం పూజయామి త్యమృకాయ నమః 
నవమగగ్రన్థిం పూజయామి నీలలోహితాయనమః దశమగ్రస్థిం పూజయామి హరాయ నమః 
ఏకాదశగన్టిం పూజయామి స్మరహరాయనమః ద్వాదశగ్రన్టీం పూజయామి భవాయ నమః 
త్రయోదశగ్రన్థిం పూజయామి శంభవేనమః చతుర్దశ గ్రస్థ్‌ం పూజయామి శర్వాయ నమః 
పళ్బదశగ్రన్థిం పూజయామి సదాశివాయ నమః షోడశగ్రస్థం పూజయామి ఈశ్వరాయ నమః 
సప్తదశగ్రన్థిం పూజయామి ఉగ్రాయనమః అష్టాదశగ్రన్థిం పూజయామి శ్రీకణ్ణాయ నమః 
ఏకోనవింశతి గ్రన్గిం పూజయామి నీలకణ్ఞాయ నమః వింశతి గ్రన్గిం పూజయామి కేదారేశ్వ రాయ 
నమః ఏకవింశలీతమ గ్రన్థిం పూజయామి కేదారేశాయ నమః నానావిధ పరిమళపుష్పాణి 
సమర్పయామి. 
దశాజ్ఞధూపముఖ్యశ్చ హ్యజ్ఞారవిన్గివే శితః 
ధూపః సగుంధైరుత్సన్నః త్వాం ప్రీణయతు శజ్బర. 
కేదారేశాయ నమః ధూపమాఘ్రాపయామి. 
యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాజ్మురో హ్యసి 
బాహ్యదీపో మయా దత్తః గృహ్యతాం భక్తగౌరవాత్‌ 
కేదారేశ్వరాయ నమః దీపం దర్శయామి. 
తైలోక్యమపి నైవేద్యం న తే తృప్తిస్తథా బహిః 
నైవేద్యం భక్తవాత్సాల్యాధ్భహ్యతాం (త్యమ్బక త్వయా. 
కేదారేశ్వరాయ మహానైవేద్యం సమర్పయామి. 
నిత్యానందస్వరూపస్త్వం యోగిహృత్మమలే స్థి సితః 
గౌరీశ భక్తా మద్దత్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్‌. 
కేదారేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి. 


like us to follow www .facebook.com/mohanpublications 


మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ శ్రీ కేదారేశ్వర వ్రతం 5 
అర్హ్యం గృహాన భగవన్‌ భక్యా దత్తం మహేశ్వర 
ప్రయచ్చ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయక. 
కేదారేశ్వరాయనమః అర్థ్యం సమర్పయామి. 
దేవేశ చట్ట సజ్మాశం జ్యోతిః సూర్యమినోదితం 
భక్యా దాస్యామి కర్పూరనిరాజనమిదం శివ. 
కేదారేశ్వరాయ నమః కర్పూరనీరాజనం దర్శయామి. 
భూతేశ భువనాధీశ సర్వదేవాది పూజిత 
ప్రదక్షిణం కోరమి త్వాం వ్రతం మే సఫలం కురు. 
కేదారేశ్వరాయ ప్రదక్షిణం సమర్పయామి. 


హరశమ్మో మహాదేవ విశ్వేశామరవల్లభ 
శివ శబజ్మర సర్వాత్మన్‌ నీలకణ్ఞ నమో౭_స్తుతే 
కేదారేశ్వరాయ నమస్కారాన్‌ సమర్పయామి. 
అభీష్టసిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర 
భక్తానామిష్టదానార్థం మూర్తీకృతకళే భర. 
తోరము తీసుకొనునప్పుడు పఠించు మంత్రము 
కేదార దేవదేవేశ భగవన్నమికాపతే 
ఏకవింశద్దినే తస్మిన్‌ సూత్రం గృహ్షామ్యహం ప్రభో. 
తోరము కట్టుకొనుటకు పఠించు మంత్రము 
ఆయుశ్చ విద్యాం చ తథా సుఖం చ సౌభాగ్య సమృద్ధిం కురు దేవ దేవ 
సంసార ఘోరామ్బునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. 
వాయునము ఇచ్చునప్పుడు పఠించునది 
కేదారః ప్రతిగృహ్హాతు కేదారో వై దదాతి చ 
కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమోనమః 
కేదార ప్రతిమాదాన మంత్రము 
కేదార ప్రతిమా యస్మాద్రాజ్య సౌభాగ్యవర్ధినీ 
తస్మాదస్యాః ప్రదానేన మామాస్తు శ్రీరచళ్బులా. 
యస్య స్మృత్యా చ... పరిపూర్ణం తదస్తుతే. 
కల్పోక్త విధానెన కృతయా అనయా పూజయా 
కేదారేశ్వరః సుప్రీతః సుప్రసన్నో వరదోభవతు. 
మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. -పూజావిధానము సంపూర్ణము 


కేదారేశ్వర వ్రతకథ 


సూతపౌరాణికుడు శౌనకాది మహామునులను చూచి యిట్లనియె. ఓ మును లారా! 
ప్రపంచమంతయు నెవ్వని యనుగ్రహముచేత సృజింపబడినదో, అట్టి భగవం తుని 
పార్వతీశ్వరుని నమస్కరించి, సకల సంపదలును నొసగునట్టిదియు, తొల యనేక మునులచే 
నాచరింపబడినదియునైన కేదారవ్రతము యొక్క మహిమను లోకముల క్షేమాభివృద్ధ్ది గోరి 
చెప్పుచున్నాను వినుడు. తొల్లి పార్వతీదేవి యీ (వ్రతము నాచరించి, సకల సంపదలను 
బొందెను. ఈ వ్రతంబు నాచరించినవారికిని, ఈ వ్రతమహిమవిన్న వారికిని ఆయురారోగ్య 
సంపత్కీర్తులు గలుగుచున్నవి. ఈ యుత్తమ (వ్రతంబు నే మానవుడరువదియొక్క 
పర్యాయములు చేయుచున్నాడో వాడు ఇహంబున గొప్ప అదృష్టమును, కాంతిని, ఆయుస్సును 
కలవాడై యుండి, పరలోకంబున శివ సాయుజ్యము నొందుచున్నాడు. కావున నాలుగు 
వర్లంబుల వారును నియమముతో గూడినవాడై ఈ (వ్రతంబు నాచరింపవలయును. 


like us to follow www .facebook.com/mohanpublications 


6 శ్రీ కేదారేశ్వర వ్రతం మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ 
'వ్రతకథా (క్రమంబెట్టనిన : 


భూలోకంబున ఈశాన్యమూలయందు కైలాసంబనెడి పర్వతం బొక్కటికలదు. ఆ 
పర్వతంబున మెణుపులతోగూడిన శరత్కాల మేఘంబులో యనదగి సకల రత్నములతో 
గూడిన తెల్లని వెండి శిఖరములు వెలుగుచుండును. సాలతమాలహింతాల వకుళాశోక 
కరకనికబచందన దేవదారు పనసా(మ్రపూగపున్నాగ చంపక (ప్రముఖ నానావిధ పుష్పఫల 
భరిత వృక్షములతోగూడి, పలు తెజంగులగుపులుగులకూత లును, పలువిధంబులగు 
సెలయేళ్లును గలిగియుండును. యోగులెల్లరు నా పర్వత శిఖరమున నుందురు. అచ్చటనే 
యక్షకిన్నర గంధర్వసిద్ధ చారణవిద్యాధరులు వాసము చెయుచుందురు. ఆ రమ్యమైన పర్వత 
(శ్రేష్టమున సర్వవ్యాపి యగు పరమశివుడు ప్రమథగణంబులు చుట్టు గొల్వు గొల్చుచుండగా 
పార్వతీసమేతుడై, దేవతల కందణుకు దర్శనం బొసగెను. అప్పుడు అగ్ని వాయు 
సూర్యచం(ద్రాదులగు సకల దేవతలను, వసిష్టుడు మొదలగు సకల బుషులును, బ్రాహ్మి 
మొదలను అష్టసిద్దులును, రంభ, తిలోత్తమ, మేనక మొదలగు దేవకాంతలును, చండిక 
మొదలగు సప్తమాతలును, వినాయకుడును, కుమారస్వామియు, నందుడు మొదలగు 
'ప్రమథగణంబులును సారూప్యము నొందియుండిరి. అపుడాసభయందు పరమేశ్వరుని 
'ప్రేరణంబున నారదుడు మొదలగు బుషులు గానంబుచేసిరి. ఆ బుషులు సకల 
శ్రావ్యముగా గానంబుచేయు చుండగా, వారి గానములకు దగినట్టు వాద్యముల 
వాయించుచు, తాళములు వేయుచు, రంభాదులగు అప్పరసలు నాట్యంబు సల్పిరి. 


వారందజిలోపల గడుచక్కనిదైన రంభ మిక్కిలి వినోదముగా నాట్యము సల్పి 
యీశ్వరునికి పరమసంతోషమును గలిగించెను. అప్పుడు భృంగిరిటి యను ప్రమ థుడు 
శివుని యనుమతి వడసి, యప్పరమశివునికిని, సకల దేవతలకును స పుట్టునట్టు 
పార్వతీపరమశివుల ముందట హాస్యము చేసెను. ఆ హాస్యమును చూచి దేవతలందరు 
పర్వతగుహలు మారు(మోగునట్టు కడుపులుబ్బునట్టు నవ్విరి. ఆ ప్రహసనము ముగిసిన 
తర్వాత పరమశివుడు తన భక్తుని జూచి, ఓ భృంగిరిటీ! బాగుగా హాస్యము చేసితివి. నీ 
ప్రవాహసనమునకు మిక్కిలి యానందించితినని యా భృంగిరిటిపై మిక్కిలి ప్రేమగల 
వాడయ్యెను. అంతట నా భృంగిరిటి శివుని యొక్కయు, దేవతలయొక్కయు మన్నననలను 
బడిసి, పార్వతీ దేవిని విడిచి, పరమ శివునికి మాత్రము ప్రదక్షిణము గావించి నమస్కరించెను. 
అప్పుడు పార్వతి తన నాథునిజూచి యీ భృంగిరిటి నన్నువదలిపెట్టి నీకుమాత్రము ప్రదక్షి 
ణంబు గావించి నాడందుకేమి కారణం”బని యడుగగా శశిశేఖరుడును “ఓప్రియా! బ్రహ్మము 
నెరిగిన యోగులు నిన్నుమొక్కరు. వారికి నీవలనపనిలేదు. అనిపార్వతికి జెప్పెను. 


ఇట్టు పరమశివుడు చెప్పగా పార్వతి తన ప్రియుని మీది కోపముచే అతనిని బాసి 
తనశక్తి నాకర్షింపగా, పరమేశ్యరుడును పియావియోగముచే జిక్కిపోయెను. అంబికయు 
'ప్రియవియోగముచే మిక్కిలిచిక్కి, దేవతలు వేడుకొనుచున్నాను, శాంతి నొందక కైలాసము 
విడిచి, యొండొంటి మీద పగలేని సింహవ్యాఘ్ర మృగంబులతో గూడినదియు, మహర్షుల 
కునికిపట్టును,జనుల కందణకు బ్రీతికరమై యన్ని కోర్కెల నొసగునదియునైన గౌతమ 
వనంబునకు బోయి చేరెను. ఎక్కువ (బ్రహ్మతేజస్సుగల గౌతమమహాముని వనంబున బెరుగు 
హోమయోగ్యములగు సమిధలను, దర్భలను బండ్లను గైకొని వచ్చుటకై వనాంతర ములకు 
బోయియుండెను. తర్వాత నమ్మహర్షి కావలసిన వస్తువులను గైకొని మరలి, తన యా శ్రమము 
చేరువకువచ్చి, “ఏమి యీవింత? ఈ తపస్సుల యాశ్రమంబు అకాలమున మిక్కిలి 
శోభిల్లుచున్నది. కారణమేమైయుండవచ్చును” అని యాలోచించుచు, తపో వనంబులోపల 
ప్రవేశించి, కమలంబులంబోలు కన్నులుగల పార్వతింజూచి యతిథిపూజచేసి 

like us to follow www .facebook.com/mohanpublications 


మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ శ్రీ కేదారేశ్వర వ్రతం 7 
యాగమనకారణం బేమని పార్వతీదేవి నడిగెను. ఆ పార్వతి తన విచారంబునకు గారణం 
బెరింగించి యాతనిని, గూర్చుండజేసి “ఓ భగవంతుడా! సకలయోగులు పూజించెడి యీళ్వ 
రుని యర్జాంగము నాకెట్టు సిద్దించునో, అట్టి వ్రతమొక్కటి యానతి”మ్మని యడిగెను. 
అంతట గోతమమహాముని సకల శాస్త్రములను పురాణములను బరికించి, “కోరిన కోర్కెల 
నొసగు కేదారేశ్సరవ్రతంబు నాచరింపుము. నీకోరిక సిద్దించునని చెప్పెను. ఆ పార్వతి ముని 
పలుకులు విని, “ఓమహాత్మా! ఆవ్రతంబు సేయుట యెట్లు? శాస్త్రవిధానంబు నెటీం 
గింపుము.”అని యడుగగా, నాగౌతమ మునీంద్రుడాపార్వతీ దేవి కిట్లనెను. ఆశ్వయుజ 
శుద్దఅష్టమినాడు మానవుడు పరిశుద్దుడై తెల్లపట్టువి కాని లేక నూలు పోగువికాని యిరువది 
యొక్క పేటల నూలిని జేతికి కంకణము కట్టుకొనవలయును. ఆ రాత్రి యుపవాసముండి 
(బ్రాహ్మణ భోజనంబు చేయింపవలెను. అదిమొదలమావాస్యవరకు (ప్రతిదినమును కేదార 
నాథుని పూజచేయవలయును. 


ఆ వ్రతంబు సేయువిధంబెట్లనిన, ప్రతిదినముదయమున లేచి పరిశుద్దమై విజమై 
యుండు స్థలంబున ధ్యానమును రాశిపోసి దానిమీద నొక పూర్ణకుంభము నుంచి, దాని 
నిరువదియొక నూలిపోగులతో జుట్టి దానిమీద తెల్లనిబబట్టు బట్టగాని, లేక మరేవస్త్రమును 
గాని చుట్టి, నవరత్నములనుగాని, బంగారమునుగాని,వెండిని గాని దానియందుంచి, గంధ 
పుష్పాక్షతాదులతో నాకలశంబును పూజించి, యావల నిరువది యొక్కమంది బ్రాహ్మణు 
లను బిలిచి, కాళ్లు కడిగి పీటలమీద గూర్చుండబెట్టి, పురోహితునికి ముందుగా గ 
పిమ్మట నాయిరువదియొక్క మంది బ్రాహ్మణు లను పూబింపవలెను. తర్వాత కలశము 
నందు కేదారదేవుని నావాహనముచేసి, చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాదులతోను, 
గంధపుష్ప అక్షతలతోను, నానావిధవస్త్రములతోను పూజించి, ధూపదీంబులొసగి, గోధుమ 
పిండితోజిసి నేతిలో గాల్చిన యిరువది యొక్క యతిరసములను, పాయసమును, పాలు, 
పెరుగు, నెయ్యి, తేనె మొదలగువానితో నిండిన సకల విధశాకంబులను, పలుతెజంగులైన 
యరటి మామిడి కిచ్చిలి మొదలగు పండ్లను నివేదనచేసి, తాంబూలనీరాజన మం(త్రపుష్పము 
లొసగి వ్రతంబు పూర్తిచేసి యా కేదారెశ్వరుని సంతోషపెట్టుము. అంతట పరమేశుడు 
వేల్పులందరితో గూడవచ్చి నీకు స్వదేహములో నర్జాంశము నొసగు నని చెప్పెను. 

అంతట పార్వతి మునీంద్రుడు చెప్పిన చొప్పున బహుభక్తితో నాకేదారేశ్యర వ్రతంబు 
నాచరించెదను. తర్వాత భగవంతుడగు వృషధ్వజుడు వేల్పుగుములతోడ ప్రత్యక్షమై పార్వతికి 
తన దేహములో సగముభాగము నొసగెను. తర్వాత పార్వతి మిక్కిలి సంతోషపడి, యీశ్వరుని 
యర్హశరీరమునుబొంది, లోకులు మేలుగోరి యీశ్వరుని సంతోష పరచి కేదారేశ్వరుని 
యనుగ్రహంబువలన గోరిన కోర్కెలెల్ల భక్తుల కొసగునట్టు వరంబుగోరెను. పరమేశ్వరుడును 
అట్లే కలుగునుగాక యని అనుగ్రహించి, వేల్పులందరితోగూడి యంతర్జానము నొందెను. 
అప్పుడచ్చట నుండిన శివభక్తుడయిన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని యను 
(గ్రహము బడసినవాడై తాను భూలోకంబున నీ త్రంబును ప్రచారంబు చేయనెంచిన వాడై 
యుజ్జ్ఞయినీ పట్టణమునకు వచ్చి “ఓనాథా! కేదారనాథ వ్రతంబు సల్పితివేని, నీకు 
సకలసంపదలు గలుగు”నని వద్రంతుడను యుజ్జ్ఞయినీదేశపురాజున కెటింగించెను. ఆ 
వ(జ్రదంతుడీ వ్రతంబు నాచరించి దేశములకెల్ల ప్రభువాయెను. ఆ పట్టణమున నిద్దరు 
వైశ్యకన్యక లుండిరి. వారు తమ తండ్రికడకువచ్చి నాయనా! మేము కేదారేశ్వర వ్రతంబుసేయ 
నెంచియున్నాము. మా కానతిమ్మని యడిగిరి. వానికి, తండ్రి, పిల్ల లారా! నేను దరి(ద్రుడను, 
మోరాతలంపు మానుకొండు అని చెప్పెను. అంత నా కన్యకలు “నాయనా! నీవేమి 
యియ్యనక్కరలేదు. నీ వుత్తరువిచ్చిన యెడల జాలును” అని యడిగిరి. ఆ (ప్రకారమే 
తండ్రి యుత్తరవిచ్చెను. తర్వాత వారి భక్తికిమెచ్చి, ఈశ్వరుడు తానే వారికి గావలసిన 


like us to follow www .facebook.com/mohanpublications 


రిశ్రీ కేదారేశ్వర వ్రతం మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ 


వస్తువులు దొరకునట్లు ప్రసాదించెను. అంత వారలిద్దరు నొక మజ్టిచెట్టు క్రిందికిపోయి 
మొదట కంకణము కట్టుకొని యీ |[వతంబును యథావిధిగా నాచరీరిచిరి. అంతట మహా 
దేవుడు కడునుప్పొంగి, వారికి సురూపంబును, దీర్షజీవితంబును,తరుగని కలిమిని నొసగి 
యంతర్జానమునొందెను. ఆ యిద్దరక్క ౫ సెలెండ్రలో 'పెద్దదగు పుణ్యవతి నుజ్జయినీరాజు 
పెండ్డాడెను. మరొక్కతె యగుభాగ్యవతిని చోళదేశపురాజా పెండ్డాడెను. ఆ వైశ్యుడును తన 
కొమౌర్తిలను రాజుల కిచ్చుటచే క్కిలి కలిమినొంది సుఖరబుండెను. ఆ యిద్దణు 
వైశ్యపుత్రికలును సామ్రాజ్యమును సంపదను మహాబలులగు కొడుకులను బడసి సుఖం 
బుండిరి. తర్వాత గొంతకాలమునకు భాగ్యవతి యైశ్వర్య మదముచే మై మరచినదై, యా 
కేదారేశ్వర 'వ్రతంబు నుల్లంఘనము చే న అదికా లీగా నాభాగ్యవతిని కొడుకుతో 
గూడ దానిభర్త యొకకారేణంబుచే రాజఃమునుండి తరిమెను. 

అంతట నా భాగ్యవతి తనపిల్ల వానితోడ నడవులెల్ల దిరిగి మిగులడస్సి, కడపట 
నొకబోయవాని యిల్లుజేరి, తన కొడుకును బిలిచి, “నాయనా! యీ యుజ్జ్ఞయినీ రాజుభాగ 
నాకక్క గావలెను. కావున బెత్తల్లి కడకుబోయి , మనసంగతి యెటిగించి, ధనము గొనిరమ్మన 
చెప్పిపంపెను. ఆ బాలుడును 'ఉేజ్జయినికేగి తనపెత్తల్లి యగు పుణ్యవతికి తనతల్లి రాజ్యము 
నుండి తరుమగొట్టబడి యడవులం దిడుమలపడుచుండుట చెపి! యామె యిచ్చీన విస్తార 
ధనంబును గైకానీవచ్చు చుండెను. దారిలో కేదారేశరుడు దొంగవలెవచ్చి యాధనము 
నపహరించుకొని పోయెను. మరల నబ్బాలుడు వెనుకకు బోయి, తాపడిన తంటాలుచెప్పి, 
మరల సొమ్ము గొనివచ్చుచుండగా కేదారేశ్వరుడు ముందటివలె నతనికి గనబడకవచ్చి 
సొమ్ము దోచుకొని, దీనుడైన యాబాలుని జూచి *ఓభాగ్యవతీ పుత్రుడా! వ్యసనంబు 
నొందకుము. నా వ్రతంబు నుల్లంఘించిన వారికీధనంబు దగతు అని చెపె ప్పెను. అంత 
నాబాలుడు, పుణ్యవతి క్రీవృ త్తాంతీంబును జెపెను. అంతట పుణ్యవతి యా బాలునిచే నా 
'వ్రతంబు చేయించి, క? తల్లిచేత నీ నోము నోమించుమని చెప్పి వానికి గావలసిన 
ధనం బొసగి పంపెను. 

అంతట నా బాలుడాధనంబును గైకొనివచ్చుచుండగా, ముందు దానుబోగొట్టిన 
ధనమంతయు దారిలో బడియుండెను. ఆ బాలుడాధనంబునుగూడ దీసికొని, తల్లి కడకు 
వచ్చి, జరిగినసంగతియెల్ల నామెతో జెప్పెను ఆ భాగ్యవతియు దానుల్లఘనము చేసియుండిన 
కేదారవ్రతంబును మరల భక్తితో జేసి, తన తప్పిదమును క్షమింప సొ కేదారనాథుని వేడెను. 
వ త నాబాలుడు కేదారనాథుడు యను(గహమువలన జతురంగబలముతో గూడినవాడై 

ంచిపురంబునకు రాగా, చోళరాజగు తన తండ్రి యెదురేగి వారిని బిల్చుకవచ్చి, బహు 
మ. 'పెంపొందుచుండెను. 

అది మొదలు భాగ్యవతియు, చోళరాజును ఆ (వ్రతంబును జేయుచు సకల 
సంపదలతో నిండి రాజ జ ne చేయుచుండిరి. ఈ వ్రతంబు గౌతమ మునీం 
ద్రుడు పార్వతి కుపదేశించినది గనుక నిహపరసుఖము గోరు మానవుడీ వ్రతంబును జేసెనేని 
ప. సకలాభీష్టమును బొంది, యనంతరమున పరమశివుని సాయుజ్యమును 
బొందును. ఈ 'వ్రతమహిమ విన్నవారికిని చదివిన వారికిని మహా దేవుడు సర్వసంపదల 
అను[గ్రహించును. ఇది స్కాందపురాణోక్త కేదార వ్రతకథ సంపూర్ణము. 


మృత్యుంజయ మహామంత్రం శివ - రుద్ర ద్ర గాయత్రీ 

ఓం త్ర్యంబకం యజామహే గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి 
సుగంధిం పుష్టివర్ధనం 1 తన్నశ్శివః ప్రచోదయాత్‌! 

ఉర్వారుకమివ బంధనాత్‌ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 


మృత్యోర్ముక్షీయ మా౭_మృతాత్‌॥ తన్నో రుద్రః ప్రచోదయాత్‌! 


ప్రీ ఇ - బుక్స్‌కై. Wwww.Granthanidhi.Blogspot.in 


like us to follow www .facebook.com/mohanpublications 


మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ శ్రీ కేదారేశ్వర వతం 9 


శివాష్టకమ్‌ 
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజమ్‌ 
భవద్భవ్యభూతేశ్యరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే. 1 
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం 
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభు మీశాన మీడే. 2 
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్‌ 
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభు మీశానమీడే. 3 
వ(త)టాథో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశనం సదాసు(ప్రకాశమ్‌ 
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే. 4 
గిరీంద్రాత్మజాసంగృహీతార్థ దేహమ్‌ గిరౌ సంస్థితం సర్వ దాసన్న గేహమ్‌ 
పరబ్రహ్మ (బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే. 5 
కపాలం [త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానం 
వలీవర్హయానం సురాణాం (ప్రధానం శివం శంకరం శంభు మీశాన మీడే. 6 
శరచ్చం|ద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్‌ 
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశాన మిడే. 7 
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం 
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు బుశాన మీడే. 8 


స్వయం యః ప్రభాతే నర శ్మూలపాణేః పఠేత్‌ సర్వదా భర్గసేవానురక్తః 
సపుత్రం దనం ధ్యానమిత్రే కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాతి. 
బిల్వాష్టకమ్‌ 
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధంత్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్‌ 
త్రిశాఖైర్భిలపతైశ్చ అచ్చిదైః కోమలై శ్చుభైఃశివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్‌. 
అఖండబిల్వప తేణ పూజితే నందికేశ్య శుద్దఃంతి సర పాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్‌. 
సాలగ్రామశిలొమేకాం జాతు విప్రాయ యో౭ రృమీత్‌సోమ యజ్ఞ మహాపుణ్యం ఏకిబిల్వం శివోర్సణమ్‌, 
దంతకోటి సహ(స్రాణి వాజపేయ శత్తానిచకోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్తణమ్‌. 
పార్వత్యాస్నేదతోత్సన్నం మ వృక్షం నమస్యామి ఏకబిల్వం శీవార్వణమ్‌. 
దర్శనం మ పనాశనంఅఘోరపాపసంహారం ఏకబిల్వమ్‌ శివార్నణమ్‌. 
మూలతో (బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణేఅగ్రత శృివరూపాయ ఏకబిల్వం శివార్సణము. 
బిల్వాష్టక మిదం పుణ్య యఃపరేచ్చివసన్నిధౌ సర్వపాప ఏనిర్నుక్తః శివలోక మవాప్న్షయాత్‌॥ 
లింగాష్టకమ్‌ 
(బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం 
జన్మజదుఃఖ వినాశకలింగం త(త్రణమామి సదాశివలింగం 1 
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం 
రావణదర్స వినాశకలింగం తత్రణమామి సదాశివలింగం 
సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం 
సిద్దసురాసుర వందితలింగం తత్రణమామి సదాశివలింగం 
కనకమహామణి భూషితలింగం ఫణపతివేష్టిత శోభిత లింగం 
దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్రణమామి సదాశివలింగం ౫ 
కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభిత లింగం 1 
సంచితపాప వినాశనలింగం తత్రణమామి సదాశివలింగం 
దేవగణార్సిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం 
దినకరకోటి ప్రభాకరలింగం త(త్రణమామి సదాశివలింగం 


like us to follow www .facebook.com/mohanpublications 


0 శ్రీ కేదారేశ్వర వ్రతం మోహన్‌ పబ్లికేషన్స్‌. కామ్‌ 
అష్టదళోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం 


అష్టదరి(ద్ర వినాశితలింగం తత్రణమామి సదాశివలింగం 7 
సురగురు సురవరపూబిత లింగం సురవరపుష్ప సదార్భితలింగం 
పరమపదంపరమాత్మకలింగం తత్రణమామి సదాశివలింగం 8 
లింగాష్టక మిదంపుణ్యం యః $పరేచి వసన్నిధౌ 

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే. 9 


శ్రీ మచ్చంకరాచార్యవిరచిత అర్థనారీశ్వరస్తోత్రమ్‌ 
వామ్నేయగారర్థకీర్వాటు కర్ఫూరగౌరార్డశరీరకాయ 


హు లకాయె న్‌ జటాధరాయ నమఃశివాయె చ నమఃశివాయ 1 
కౌకుంకుమచర్చి తామై చితా రజః 'పుజ్జవిచర్చితాయ 

తస్మరాయె వికృతస య. నమః శివాయై చ నమఃశివాయ 2 
వ యం. పురాయె పాదాబ్దరాజత్సణితనూపురాయ 
హేమాం దాయె భుజగాంగదాయనమః శివాయై చ నమఃశివాయ 3 


విశాలనీలోత్సలలోచనాయె వికాసి ప పంకేరుహలోచనాయ 
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమఃశివాయ 
మన్హారమాలాకలితాలకాయై కపాలమాలాంకి తకన్హరాయ 
దివ్యోంబరాయై చ దిగంబరాయనమః శివాయె న్‌ నమఃశివాయ 
అమ్ఫోధరశా, మలకున్తలాయెై తటిత్రభాతామజటాధరాయ 
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమఃశివాయ 
(ప్రపంచ స సృ ను శ్రఖలాస్య కాయె సమస్త సంహారకతాండవాయ 
జగజననె ల కఠీత్రే సః శివాయె "చ నమఃశివాయ 
వజ లకుండలాయై సు రన్మహాపన్నగభూషణాయ 
శివాని లాటీ చ శివాన్శితా మః శివాయై చ నమఃశివాయ 
ఏత గమనం భక్త్యా సమాన్యో భువిదీర్ణజీవీ 
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సహీదాస్య నీమస్తసిద్ధి: 


శ్రీవసిష్ట విరచిత దారిద్ర దుఃఖ దహన స్తోత్రమ్‌ 


ప నరకొంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । 
(ర వాంతి ధవళాయ జటాధరరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 
ar tn రజనీశ కలాధరరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । 
గంగాధరాయ గజరాజ విమర్తనాయ దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉ(గ్రోయ దుఃఖభవసాగర తారణాయ । 
తిరయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ॥ 
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితా 
మంబేర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయ I 
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ । 
ఆనందభూమి వరదాయ తమోతమయాయ వ on దహనాయ నమశ్శివాయ ॥ 
భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । 
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నా(గీమ ప్రియాయ నరకార్లవతారణాయ । 
పుణేషషు పుణ్యభరితాయ సురార్పితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 
ము క్రక్రీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీత ప్రియాయ వృషభేశ్వర వాహనాయ । 
మాతంగ చర్నవసనాయ మహేశ రాయ దారిద్ర్య దుఃఖ దహనా నమశ్శివాయ ॥ 
వసిస్టేనకృతస్తాత్రం సర్వరోగ నివారణమ్‌ సర్భసీరీపత రం శీఘ్రం పుత్రపౌత్రాదివర్హనమ్‌ ॥ 
త్రిసాద్యే యః పఠేన్నిత్యం సహి స్వర్గ మవాస్నయాత. WWMMOHANPUBLICATIONS.COM 


like us to follow www .facebook.com/mohanpublications 


మోహన్‌ వీజ్లరేషన్స్‌లో లభించు 
(Book List) 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్తాది 
అనేక విషయాలు తెలుసుకోండి... 


పేజ్‌ లైక్‌ చేయండి. 


Wreusro oom 
శ MOHANJPUBLICATIONS 
(యయాతి 


0883 - 246 2565 
903 246 2565 


[| 0 111 మోహన్‌ పబ్లికేషన్‌ 
PFUEBELEICATIONS ఏమే గి 
అజంతా హోటల్‌ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101. 
\WWWW.MOHANPUBLICATIONS.COM 


క. వ్రతకథలు - పూజలు 


1. శ్రీ వినాయక వ్రతం వెల రూ.10-00 
2. శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 30-00 
౩. శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో) 10-00 
4. సంకష్టహరచతుర్ధి శ్రీమహాగణపతి వ్రతం 30-00 
5. వరలక్ష్మీవ్రతం 10-00 
6. కేదారేశ్వర వ్రతం 10-00 
7. త్రినాధ వ్రతం(కలర్‌ 10-00 
8. త్రినాధవ్రతం(సాదా) 5-00 
9. క్షీరాబ్ధి వ్రతం 12-00 
10. మంగళ గౌరీవ్రతం 10-00 
11. వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో 25-00 
12. శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) 25-00 
13. కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 25-00 
14. సంతోషీమాతా వ్రతం 25-00 
15. ఏడు శనివారాల వ్రతం 25-00 
16. సత్యనారాయణవ్రతం 25-00 
17. శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 30-00 
18. శివదీక్ష 10-00 
19. కాత్యాయనీ వ్రతం 20-00 
20. సౌభాగ్య గౌరీవ్రతం 20-00 
21. తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 36-00 
22. స్త్రీల వ్రతకథలు 36-00 
ere స్తీలవ్రతకథలుస్టూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) 54-00 
24. పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో) 36-00 
25. సర్వదేవతా పూజావిధానం 25-00 
26. ఆరువ్రతాలు 30-00 
27 రాహుకాలంలోదుర్గాదేవీపూజా 10-00 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 3 


28. తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
. శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 
ఈ 
. శ్రీచక్ర పూజావిధానం(పెద్దది 
లక్ష్మీ - గౌరీ నిత్యపూజ 
. శ్రీ సరస్వతీ నిత్యపూజ 


. శ్రీ దుర్గానిత్యపూజ 

. కాలభైరవ నిత్యపూజ 
. శివపూజ 

. వీరభద్ర పూజ 

. ఆంజనేయ నిత్యపూజ 


. నాగేంద్ర స్వామి పూజ 
. సుబ్రహ్మణ్య నిత్యపూజ 
. రామదేవుని కథ 
శివదేవుని కథ 
3 లక్షీనరసింహపూజ 
. వేంకటేశ్వరపూజ 
. బ్రహ్మంగారి నిత్యపూజ 
. సూర్య నిత్యపూజ 
. నవగ్రహ నిత్యపూజ 
శ రుక్మిణీ కల్యాణం 
. ఉమామహేశ్వర వ్రతం 
. శ్రీ కామేశ్వరీ వ్రతం 
. 16 సోమవారముల వ్రతము 
పార్వతీకల్యాణం 
. సహస్రకమలవర్తి వ్రతము 
. పంచముఖ ఆంజనేయ పూజావిధానము 
| అష్టనాగపూజ 
. పూజలు ఎందుకుచేయాలి ? 
. ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 
. ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 
. ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? 
. ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 
. హనుమద్‌ వ్రతం 
పంచాయతన పూజ 
. 28 వ్రతములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లకేషన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 4 


. కలశపూజలు (ఒకేసారి 
. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 
. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 
. గోమాత 
2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 


ఎవో మస 


న్‌ 


శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 


జ 


పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (హిందీ) 


ఆ 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) 


స్థూలాక్షరిలలితావిష్టుసహస్రనామస్తోత్రములు (పత్రిక సైజ్‌) 
లలితావిష్టు (కేస్‌ బైండ్‌) 1/8 డెమ్మి 
స్టూలాక్షరీ లలితావిష్టు క్రౌన్‌సైజుకేస్‌బైండ్‌ 
సర్వదేవతా స్తోత్రమంజరి 
సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63) 
స్రనామస్తోత్రమ్‌ (క్రౌన్‌) 
హస్రనామ స్తోత్రమ్‌ (క్రౌన్‌) 


909౫9౭౯౮౯౮ ట్రగు 


. లలితావిష్టు సహస్రనామస్తోత్రాలు 
శ్రీరామా సహస్రనామములు 

. సరస్వతి సహస్రనామములు 

. సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం 
24. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 
25. మణిద్వీపవర్ణన (పెద్దది 
26. సంద్యావందనం 
27. మంత్రపుష్పమ్‌ 
28. త్రిభాషా హనుమాన్‌చాలీసా 
29. హనుమాన్‌ చాలీసా 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లకేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 5 


30. మణిద్వీపవర్ణన (పాకెట్‌) 
31. ఆరు చాలీసాలు 
. శివారాధన (శివస్తోత్రాలు) 
. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 
. ఆరుదండకాలు 
. వేంకటేశ్వర గోవిందనామములు 
స్ట అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 
. దేవీఖడ్గమాలాస్తోత్రమ్‌ (మహిషాసురమర్దనీస్తోత్రంతో) 
. సుందరకాండ (పాకెట్‌) 
: భగవద్గీత మూలం 
. రామరక్షాస్తోత్రమ్‌ 
స్తోత్ర రత్నావళి 
- పురాణపండ లలితా-విష్టు సహస్రనామస్తోత్రమ్‌(మినీ 
. పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్‌(మినీ 
- పురాణపండ విష్టు సహస్రనామస్తోత్రమ్‌ 
. పురాణపండ ఆదిత్య హృదయం 
. మంత్రపుష్పం (మినీ 
. శివానందలహరి-సౌందర్యలహరి 
. కుజదోషం 
. కాలసర్ప దోషం 
. మీ అప్పులు తీరాలా? 
దృష్టిదోషాలు నివారణ 
. పంచసూక్తములు 
3 సంధ్యావందనం 
. రుద్రనమకమ్‌-చమకమ్‌ 
. గాయత్రీమంత్రాలు 
. హయర్రీవ స్తోత్రమాల 
. దక్షిణామూర్తి స్తోత్రమాల 


. ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో 


. శ్రీసూక్తం పురుష సూక్తం 

. నవగ్రహస్తోత్రమాల 
మహాన్యాసమ్‌ 

. సుందరకాండ గానామృతం 

. గోమాతపూజావిధానము 

. ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. గ్ర 


. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్‌ పారాయణచేయాలి 108-00 
. ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల 108-00 
. శ్రీ కాలభైరవ రక్షా కవచమ్‌ 63-00 
. అర్చన 40-00 
. నిత్యదేవతార్చన 40-00 
. సర్వదేవతా స్తోత్ర నిధి 99-00 

శ్రీచక్ర నవవరణార్చన 63-00 
. చండీ సప్తశతి పారాయణ క్రమం 99-00 
. శ్రీదేవి స్తోత్ర రత్నావళి ౩2 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో 99-00 
. వనదుర్గా మంత్రానుష్టాన క్రమమ్‌ 63-00 
. శ్రీ కాలభైరవ వ్రతము 63-00 


3. శ్రీ సాయి దత్త గ్రంథములు 
శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 
సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 
శ్రీ సాయిఆరాధన-షిర్టివైభవం 
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 
శ్రీ గురుచరిత్ర (క్రౌన్‌ 
నవనాధ చరిత్ర 
శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో 
అనఘాదేవీ వ్రతం 


భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 


_ 


2. 
a 
4. 
5. 
6. 
7: 
8. 
9. 


శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) 
శ్రీ సాయిభజనమాల 
శ్రీ సాయి భజన్స్‌ 
శ్రీ సాయిభక్తి గీతాలు 
శిరిడిహారతులు (భావంతో) 
“శ్రీసాయి"కోటి 
“శ్రీసాయిరామ్‌”కోటి 
శ్రీ సాయినాథ స్తోత్రమంజరి 
20. శ్రీ సాయివేయినామాలు 
21. శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
22. శ్రీ సాయి స్త్రవనమంజరి 
23. హిందీ శ్రీ సాయి హారతులు 


. శని సింగణాపూర్‌ క్షేత్రమాహాత్మ్యం 

. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు 

. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం 

. సాయిసత్యవ్రతం 

. సాయి అనుగ్రహమ్‌ 

. నవగురువారాల వ్రతకల్పము 

. శ్రీదత్తలీలామృతము 

హృదయంలో సాయి 
. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీ సచ్చరిత్ర) 
. గజాననమహరాజ్‌ చరిత్ర 
4. జ్యోతిషాలు 
. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్లేయ) 

. గ్రహభూమి పంచాంగము (గార్లేయ) 
శ ఆనందసిద్ది పంచాంగం (వైవి.శాస్ర్రి 
. ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి) 
. ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి 
. కాలచక్రంజ్యోతిషక్యాలండర్‌ 


. గ్రహబలం క్యాలండర్‌ (శ్రీనివాస గార్లేయ-భక్తిటివి) 
. శుభమస్తు పిడపర్తి క్యాలండర్‌ 

9. సాదా క్యాలండర్‌ 

10. పాకెట్‌ క్యాలండర్‌ 

11. తాజకనీలకంలీయమ్‌ 


. కేరళ జ్యోతిష రహస్యాలు 
. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు 
. మానసాగరి జాతకపద్ధతి 
. వరాహమిహిర జాతకపద్ధతి 
. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు 
. సింపుల్‌ రెమిడీస్‌ 
. శంభు హోరప్రకాశిక 
. పూర్వ పరాశరి 
20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 
21. ప్రశ్న సింధు 
22. నక్షత్ర విశేష ఫలితాలు 
ren సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా? 
24. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా? 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 8 


3 ఆయుర్జాయ నిర్ణయం 
. జాతక గణిత ప్రవేశిక 
. జ్యోతిషమర్మబోధిని 
స్ట్‌ జ్యోతిష ప్రశ్నీ్తరమాల 
. ముహూర్తం నిర్ణయించడంఎలా? 
. జాతక మకరందం 
జ్యోతిష సరస్వతి 
. మీజననకాల విశేషాలు 
. ముహూర్త విజ్ఞాన భాస్కరం 
. జ్యోతిష స్వయంబోధిని 
. శుభముహూర్త శిరోమణి 
. నక్షత్ర ఫలమంజరి 
. పంచాంగం చూసే విధానం 
. సర్వార్థ జ్యోతిషం 
. ప్రాథమిక జ్యోతిషం 
. నవరత్నములు శుభయోగములు 
శుభశకునాలు 
. హస్తరేఖాఫలితాలు 
3 సంఖ్యల్లో భవిష్యత్‌ 
. ముహూర్త దీపిక 
స్ట పుట్టుమచ్చలు ఫలితాలు 
. కలలు ఫలితాలు 
. జాతక చక్రం వేయడం ఎలా? 
. మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు 
. జ్యోతిషశాస్త్ర చిట్కాలు 
.గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050) 
51. ప్రశ్న్చచండేశ్వరమ్‌ 
. ద్వాదశభావ ఫలచంద్రిక 
“| జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు) 
. అంగసాముద్రికం 
. హస్త సాముద్రికం 
. లాల్‌ కితాబ్‌ 
. శకునశాస్త్రం 


. పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 


60. అష్టకవర్గు (కొండపల్లి) 
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ) 
. లగ్వరత్నాకరం 
షట్బ్పంచాశిక 
. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 
. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 
. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 
మ్‌ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి 
| కె.పి.జ్యోతిషం (పరిచయం 
71. ముహూర్తచింతామణి 
. సూర్యచంద్ర గ్రహణములు 
- ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 
. అదృష్టరెమెడీస్‌ 
. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 
. జ్యోతిష రెమిడీస్‌ 
. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
{ జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
. నాడీజ్యోతిషం 
. నక్షత్రపారిజాతం ([గోరసవీరభద్రాచార్యు 
లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 
. గౌతమసంహిత 
. హోరరత్నమాల 
. జాతకఫల మణిమంజరి 
. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25) 
. దశాభుక్తిఫల నిర్ణయం 
. వింత జోష్యములు 
. షోడశవర్గులు 
. రవిగ్రహ సమస్త ప్రభావములు 
. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు 
కుజ గ్రహ సమస్త ప్రభావములు 
. బుధ గ్రహ సమస్త ప్రభావములు 
. గురు గ్రహ సమస్త ప్రభావములు 
. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 10 


. శని గ్రహ సమస్త ప్రభావములు 
. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు 
. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు 
. ముహూర్తమార్తాండం 
. లఘుజాతకం 
100. జాతకాలంకారము 
101. మేషలగ్న ఫలితములు 
102. వృషభ లగ్న ఫలితములు 
103. మిధున లగ్న ఫలితములు 
104. కర్కాటక లగ్న ఫలితములు 
105. సింహలగ్న ఫలితములు 
106. కన్యలగ్న ఫలితములు 
107. తుల లగ్న ఫలితములు 
108. వృశ్చిక లగ్న ఫలితములు 
109. ధనుస్సు లగ్న ఫలితములు 
110. మకర లగ్న ఫలితములు 
111. కుంభ లగ్న ఫలితములు 
. మీన లగ్న ఫలితములు 
. నారద సంహిత 
. పంచాంగపీరికలేఖికాగణితం 
. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 
. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా 
. రాహు కేతువుల యోగము 
. ఛాయాగ్రహములు 
. జ్యోతిషవిజ్ఞాన దీపిక 
బి.వి.రామన్‌ గారి గ్రంథములు 
120. జ్యోతిష విద్యారంభం 
121 గ్రహభావ బలములు 
122. కాలచక్రదశ 
123. అనుభవ ప్రశ్చాజ్యోతిషం 
124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 
125. పురోగామి జాతకం 


126. భావార్థరత్నాకరం 
127. భారతీయజ్యోతిష సర్వస్వం 
128. అష్టకవర్ల పద్దతిః 

g§ nn © 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 11 


129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 75-00 
130. ప్రశ్నతంత్ర 75-00 
131. ముహూర్తం 75-00 
132. విశిష్ట జాతకములు 125-00 
133. భారతీయఫలితజ్యోతిషం 125-00 
134. 300 ముఖ్యమైన యోగములు 125-00 
135. జాతకంపరిశీలించడంఎలా ? 300-00 
రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు 
136. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 200-00 
137. బృహత్‌పరాశరహోరాశాస్తము-2 200-00 
138. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-3౩ 200-00 
139. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200-00 
140. భావార్థరత్నాకరము 100-00 
141. ముహూర్త చింతామణి 100-00 
142. ముహుర్త చింతామణి-పార్టు2 200-00 
143. స్వప్న శాస్త్రము 36-00 
144. శతయోగమంజరి 50-00 
145. వ్రతనిర్ణయకల్పవల్లి 250-00 
146. దైవజ్ఞవల్లభం 75-00 
147. వసంతరాజశకునమ్‌ (బృహత్‌శకున శాస్త్రం) 250-00 
148. వాస్తుశాస్త్రవివేకము-1 100-00 
149. వాస్తుశాస్త్ర వివేకము-2 200-00 
150. వాస్తుశాస్త్ర వివేకము-3 100-00 
151. వాస్తుశాస్త్ర వివేకము-4 200-00 
152. అనుభవసులభవాస్తు - 1 50-00 
153. అనుభవసులభవాస్తు - 2 100-00 
154. పంచాంగ వివేకము 99-00 
155. వశిష్ట సంహిత 360-00 
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్‌) 200-00 
5. వాస్తులు 
1. 40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 


2. వాస్తుశాస్త్ర రహస్యములు 


౩. వాస్తునుబట్టి మీ ఇల్లు 
4. మీరూ మీ వాస్తు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 12 


రీత్యా మీ ఇంటి ప్లానులు 
రీత్యా మీఇండ్లఆయములు 
ం(చిత్రాలగురుమూర్తిగుప్పా) 


జ్యోతిష-గృహవాస్తుచంద్రిక 
. వాస్తురత్తాకరం (కొండపల్లి) 
. వాస్తుశిరోమణి 
. వాస్తుసంగ్రహమ్‌ 
. పంచవాస్తు పారిజాతం స 
. వాస్తుడిండిమమ్‌ |] 
. వాస్తుదుందిభి i 
. విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్‌) 
. కృష్ణవాస్తుశాస్త్రము 
. జలవాస్తుశల్యవాస్తు (దంతూరిపండరీనాథ్‌) 
మయవాస్తు (గోరసవీరభద్రాచార్య 
. వాస్తు జ్యోతి 
. మన ఇల్లు-మనవాస్తు 
. వాస్తవ వాస్తుపూజావిధానము 
. వాస్తు దర్పణం 
6. మంత్రశాస్త్రాలు 
1. మంత్రసాధన 
2. తంత్రజాలం 
3. మంత్రశక్తి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 13 


. దత్తాత్రేయ తంత్రవిద్య 
దత్తాత్రేయ మూలికాతంత్రమ్‌ 
. తాంత్రిక పంచాంగం 
. యక్షిణీ తంత్రం 
. మంత్రానుష్టాన చంద్రిక 
. సర్వదేవతా మంత్రకవచములు 
మంత్రాక్షరాలరహస్యం (జీజాక్షరనిఘంటువు) 
సర్వదేవతా మంత్రరత్నావళి 
. సదాచార దీపిక 
యోగినీ-వామకేశ్వరతంత్రం 
ప్రపంచసారతంత్రం 
బదనిక తంత్రమ్‌ 
ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 
గుప్త సాధన తంత్రం 
గంధర్వ తంత్రమ్‌ 
సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి 
. యంత్ర మంత్ర తంత్ర 
పాశుపత తంత్రం 
. పంచదశ మహాఖడ్డ తంత్రం 
. రుద్రాష్టాధ్యాయః 
క మంత్రసిద్ధి 
. పరశురామతంత్రమ్‌ 
. శ్రీలలితావిలోమ పంచదశీ 
. శ్రీ గురు తంత్రం 
. గాయత్రీ తంత్రమ్‌ 
. మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు 
. శ్రీ దుర్గ తంత్రమ్‌ 
మహామృత్యుంజయఅమృతపాశుపతమ్‌ 
. సర్ప (గాగృతంత్రం 
. హవన తంత్రం 
. షోడశనిత్యతంత్రం 
. శాక్తేయతంత్రం 
. రుద్రయామళతంత్రం 


a లక్షప్రత్యంగిరా తంత్రమ్‌ 
. హిరణ్యశూలినీ తంత్రమ్‌ 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 14 


39. మాయాప్రత్యంగిరా తంత్రమ్‌ 
40. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 
41. స్వర్జాకర్నణభైరవతంత్రం 
. కాశీవిశాలాక్షి తంత్రం 
. శాంతితంత్రమ్‌ 
క యంత్రసిద్ధి 
శ్రీ లక్ష్మీ తంత్రమ్‌ 
. మంత్రమహోదధి (్రీదేవతాజల్పమ్‌) 
. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 
. మంత్రశాస్త్రం (గ్రంథము 
. ప్రత్యంగిరాకృత్యాతంత్రం 
. కామధేనువు తంత్రం 
శూలినీదుర్గాతంత్రం 
. శ్రీవిద్య రహస్యం 
. కులార్భవ తంత్రమ్‌ 
. ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్‌) 
శ సిద్ధమూలిక రహస్యం (మంత్రయంత్రసహితం) 
7. గ్రంథాలు - ఆరాధనలు 
1. _భగవద్దీత శ్లోక తాత్పర్య సహితం 
భగవద్గీత (వచనం 
భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్‌ 
గణేశ ఆరాధన 1 
గణేశోపాసన 2 
నవగ్రహవైభవం 
నవగ్రహ రెమెడీస్‌ 
నవగ్రహ వేదం 
శనిగ్రహారాధన 
ఆదిత్యారాధన 
._ సుబ్రహ్మాణ్యారాధన 
శ్రీ శివ ఆరాధన 


లక్ష్మీ ఆరాధన 

. హనుమదారాధన 
లలితారాధన 
శ్రీ చక్రారాధన 
గాయత్రీ ఆరాధన 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 15 


వీరభద్రారాధన 
కుజగ్రహారాధన 
భైరవారాధన 
దైవారాధన 
. గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్సర్యసహిత) 
శ్రీవేంకటేశ్వరాధన 
. హయర్రీవారాధన 
. లక్షీనరసింహారాధన 
. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం 
. దేవీ లీలామృతం 
. పురాణపండ సుందరకాండ వచనం 
. పురాణపండ రామాయణం 
. పురాణపండ భారతం 


. పురాణపండ భాగవతం 

. (సూరి వాల్మీకి రామాయణం 
కాలసర్ప యోగం 

. నిత్య జీవితములో రుద్రాక్షలు 


. నిత్య జీవితములో నవరత్నాలు 
. వేదసూక్తములు 
. వేమన పద్యసారామృతం 
. పండగలు పర్వదినాలు 
. సూక్తిరత్సాలు 
. హనుమచ్చరిత్ర 
. నవగ్రహ దర్శనమ్‌ 
. నిత్యజీవితంలో నవగ్రహాలు 
సాలగ్రామములు 
. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 
. శనిగ్రహరెమిడీస్‌ 
. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 
. వివాహజ్యోతిషమం జరి- మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్‌ (సాయిగణపతిరెడ్డి) 
. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్‌) ,, 
. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్‌ 
. న్యూమరాలజీ రెమిడీస్‌ 
. మూకపంచశతీ 
(| శ్రీరామకర్ణామృతం 


రహస్యకుక్కుటశాస్త్రం 

. ఉపాసన విధానం 

. పంచమవేదం మహాభారతం 

/ దేవుళ్ళు డాట్‌ కామ్‌ 

స్ట్‌ గణపతిభాష్యం 

. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 

. నవయోగులు 

. ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు 

స్ట సకలదేవతా అష్టోత్తరాలు (పెద్దది)- 80 అష్టోత్తరశత నామావళులతో) 

. సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్‌) 
సకలదేవతా సహస్రనామములు 

. ఆధ్యాత్మిక సూక్తి నిధి 


. బ్రాహ్మణులు గోత్రాలు, ప్రవరలు 

. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు 
.శ్రీ లక్షీసన్నిధి 

: శ్రీలక్ష్మీ గణపతి హోమకల్పం 

. మార్నల్‌ఆర్ట్‌్స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 


. మ్యాజిక్‌గైడ్‌ 

. చదరంగం 

. పంచముఖ హనుమత్‌ వైభవం 
గరుడపురాణం 

. మాఘపురాణం 

. శివపురాణం 

. వైశాఖపురాణం 

. కార్తీక పురాణం 

. కార్తీక పురాణం (చిన్నది 

: సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 

. పెద్దబాలశిక్ష 

. గాయత్రీ మహిమ 

. వృక్షదేవతలు 

81. యాజుష స్మార్త సంస్కార చంద్రిక 

. సనాతనవైదిక బ్రాహృణస్మార్తాగమకల్పమ్‌ 

. చతుర్వేదములు 

. నవగ్రహారాధన 

. తాళపత్ర సమాహార గోపురం 

. మనుధర్మ శాస్తం (వచనంలో...) (కేస్‌బైండు) 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 17 


. మానవధర్మములు 
. వేదమంత్ర సంహిత 
. సహస్రలింగార్చన 
. శ్రీ శివగీత 
ద్వాదశఉపనిషత్తులు 
. పురాణపండవారి సౌందర్యలహరి 
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 
. బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 
. బృహత్‌ దేవీ స్తోత్రరత్నాకరము 
. బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 
. కేదారనాధ్‌ బదరీనాధ్‌ యాత్రాగైడు 
. దక్షిణావృత శంఖములు 
. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 
. ధర్మసింధువు(కేస్‌బైండింగ్‌) 
100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 
101. చిలుకూరి బాలాజీచరిత్ర 
102. భగవత్‌స్తుతి 
103. సూర్యోపాసన 
104. కాశీఖండం 
105. దేవీభాగవతం 
106. శ్రీ ఆంజనేయం 
107. ధర్మసందేహాలు 
108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు 
109. రామాయణం 
110. పోతన భాగవతం 
111. శివమంత్రములు 
8. వైద్య గ్రంథాలు 
1. ఆహారం ఆరోగ్యం 
. మూలికావైద్య చిట్కాలు 
. ఆయుర్వేద వైద్య చిట్కాలు 
. గృహవైద్య రహస్యాలు 
. గృహవైద్యసారం 
. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 
. ప్రకృతివైద్యం 
ఆహారం-వైద్యం 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 18 


9. సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం 99-00 
10. ఆయుర్వేదమ్‌ 36-00 
11. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 99-00 
దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు) 99-00 
ఏకమూలికావైద్యం 99-00 
అష్టాంగ హృదయం (4భాగాలు 1200-00 
రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 99-00 
ప్రాథమిక హోమియోవైద్యం 99-00 
ఒబెసిటి 99-౦౦ 
హెల్త్‌గైడ్‌ 99-00 
ఆయుర్వేదం-జీవనవేదం 99-00 

. పుడ్‌థెరపి 63-00 
న్యాచురల్‌థెరపి 99-00 

గ సంపూర్ణఆరోగ్యానికి 20ని॥ 63-00 

. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 99-00 

. యోగామంత్ర 63-00 

. యోగా మండే టు సండే 63-00 

. హెర్బల్‌ మెడిసిన్‌-హెల్త్‌టుడే 99-00 

. హెల్త్‌ఫైల్‌ 108-00 

. వస్తుగుణపాఠం 250-00 

. రసాయన వాజీకరణ తంత్రం 150-00 

. వస్తుగుణ మకరందం 400-00 
31. నాటువైద్యం -(కేస్‌బైండ్‌) 360-00 
32. నాటువైద్యం (చిన్నది 99-00 
33. ప్రాణాయామము-యోగ 63-00 


9. అయ్యప్ప - భవానీ రకాలు 


1. శ్రీ అయ్యప్ప లీలామృతం 
శ్రీ అయ్యప్ప భజనపాటలు 
శ్రీ అయ్యప్ప పూజాకల్పం 
శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 
హారతిగైకొనుమా 
శ్రీ అయ్యప్ప భజనమాల F 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 19 


9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి ౧ 
10. భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం) 
11. _దేవీలీలామృతం 
శ్రీ దేవీ పూజాకల్పం 
దేవీ భక్తిగీతాలు 
భవానీదీక్ష P 
దేవీ భక్తిమాల F 
శ్రీ అయ్యప్ప భజనావళి 
అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 


10. భజనలు - కీర్తనలు 


అన్నమయ్య కీర్తనలు 

శ్రీరామదాసు కీర్తనలు 

సర్వదేవతా మంగళహారతులు 

వసుంధర మంగళ హారతులు 

సౌభాగ్య దేవతా మంగళహారతులు 

సర్వదేవతా భజనలు 

చిట్టి పొట్టి పాటలు 

జాతీయ గీతాలు 

దేశభక్తి గీతాలు 

._ పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 
గొబ్బళ్ళపాటలు, లాలిపాటలు, కోలాటపాటలు 
అన్నమయ్య సంకీర్తనలు 

.. పెళ్ళిపాటలు-స్రీలపాటలు 
భకానంద భజనకీర్తనలు(ల్డ్‌సినీస్టైల్స్‌ 

. సర్వదేవతాభక్తిమణిమాల 
బతుకమ్మ ఉయ్యాల పాటలు 
అన్నమయ్య సంకీర్తనానిధి[1000కీర్తనలు 

11. హిట్స్‌ సాంగ్స్‌ 

ఘంటసాల భక్తిగీతాలు-భగవద్దీత 
ఎస్‌.పి.బాలు భక్తిగీతాలు 

. ఘంటసాల సుమధురగీతాలు 
పి. సుశీల సుమధురగీతాలు 


2 
3 
4. 
5. 
6. 
7: 
8. 
రః 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 20 


ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 
ఎస్‌.జానకి సుమధురగీతాలు 
వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 
సర్వదేవతా సినీభక్తిగీతాలు 
12. స్రీలకు ఉపయుక్త పుస్తకములు 
శ్రీకాంతామణి వంటలు (వైజ్‌ 
శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 


శాకాహార వంటలు 
మాంసాహారవంటలు 
చిట్టిచిట్కాలు 

అ 
అందానికి చిట్కాలు 
పిల్లల పేర్లు (పెద్దది) 
పిల్లల పేర్లు (చిన్నది 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 
చిన్నారులకు చిరుతిళ్ళు 


పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 
పలావ్‌లు, ఫ్రెడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 
వేపుళ్ళు-ఇగుర్లు 

. బ్రేక్‌ఫాస్ట్‌ వంటలు 
పండుగలలో చేసుకొనే పిండివంటలు 


మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 
. మోడ్రన్‌ పిల్లలపేర్లు 
23. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు 
24. మోడ్రన్‌ టైలరింగ్‌ (లేడీస్‌ 8 జంట్స్‌) 


వివిధ రకాలు 


ఎందరోమహానుభావులు 


పొడుపు కథలు (చిన్నవి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 21 


హిందీ-తెలుగు-స్వబోధిని 
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని 


1-100 టేబుల్‌బుక్‌ క్రాన్‌సైజు 

శ్రీరామకోటి 

శ్రీశివకోటి 

మేజిక్‌ 

అంకెలతో గారడీ 

హృదయస్పందన (కవితలు 

వాత్యయన కామసూత్రాలు 

ఎ.పి.టూరిస్ట్‌ గైడు 

ఇంద్రజాల రహస్యాలు 

మహేంద్రజాల రహస్యాలు 

శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 

క్రియాయోగం 

ఆనందంగా జీవిద్దాం 

హరిశ్చంద్ర నాటకం 

వాత్సాయనకామసూత్రాలు 

పంచసాయకం 

రతిరహస్యాలు 

అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

గాయత్రీవిజ్ఞాన్‌ 

చింతామణి (నాటకం) 

బాలనాగమ్మ 

కాళహస్తి స్త్రీల వ్రతకథలు 

కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి 
ళహస్తి గోవింద నామాల భగవద్గీత 
ళహస్తి గృహవాస్తు చింతామణి 

కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 

రామరాయవాస్తుశా స్తం(ముద్రగడరామారావు) 

ఎం.ఎస్‌.ఆర్‌.హనుమాన్‌చాలీసా 

ఎం.ఎస్‌. ఆర్‌.సుందరకాండ 

బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగులు 

శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 


స్తి 
స్తి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 22 


కాశీరామేశ్వర మజిలీ కథలు 

శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం) 

ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు 
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు 

విశ్వకర్మ ప్రకాశము 

ప్రాచీనవాస్తుశాస్తాలు- ఆధునికవాస్తుపరిశీలన 

నారద సంహిత 

వాస్తురాజవల్లభము-మూలానువాదము 

మయమతము - వచనము 

బృహత్సంహిత - వచనము 


(గోరసవీరభద్రాచార్య) 
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు 
వాస్తు విజ్ఞాన చంద్రిక 
ఈ 

మహాదశా పారిజాతం స న. 
వాస్తు నారాయణీయం ,, 120-00 
యోగావళీఖండం 120-00 
ముహూర్తసింధువు 150-00 


సర్వార్ధచంద్రిక (4ఉభాగాలు 1208-00 
మీరే న్యూమరాలజిస్ట్‌ (దావూద్‌) 370-00 
నిర్ణయసింధు (2భాగాలు 590-00 
సాయి... ss 45-00 


శ్రీ దుర్గానందలహరి స 200-00 
ఆరతిసాయిబాబా క 11-00 
ప్రతిష్టకల్పః(సాగి నరసింహమూర్తి 500-00 


తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర 100-00 
యట ప్‌ 


సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి 
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి. 
శ్రీరామ మంత్రానుష్థానము 300-00 
శ్రీరామనవరాత్రోత్సవకల్బః 300-00 
సీతారామ కధా సుధ అయోధ్యకాండ 200-00 
సీతారామ కధా సుధ బాలకాండ 150-00 
అరణ్యకాండ 100-00 
శ్రాద్దము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు 200-00 
స్మార్త కాపర్ది కారికలు 200-00 
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి 200-00 
విషవైద్య చింతామణి 200-00 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 23 


హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః 
సర్వమూలికా గుణరత్నాకరం 

ఆపస్థంజీయ ధర్మసూత్రాలు 

సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం 
గణకరంజని 

సంతాన దీపిక 

తిధినిర్ణయ కాణ్ఞిః 

ముహూర్త దర్పణం 

జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్దతి 
లఘుతాచకము 

శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః 

స్పృతి రత్నాకరము (ధర్మశాస్త్రం 
జాతకామృతతసారం 

జాతక బోధిని 

సంగీత విద్యాదర్పణం 

సంగీత సర్వార్థసారసంగ్రహం 

ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం) 


అనుపానమంజరీ 
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః 
చికిత్సరత్నము 
స్వరచింతామణి 
ద్వాదశలోహ భస్మవిధానం 
దైవజ్ఞయశో విభూషణం 
అనుపాన రత్తకరము 
కాలామృతము 
దైవజ్ఞకర్ణామృతము 
రసేంద్ర చింతామణి 
రసరత్న సముచ్చయం 
వస్తుగుణరత్సాకరము 
హోరానుభవదర్పణము 
ర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము 

సర్వార్థ సంగ్రహం 
సంగీత సుధాసంగ్రహము 
అర్క ప్రకాశము 
సంగీత మార్తాండము 
సంగీత ప్రధమబోధిని 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 24 


శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో 
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం 

శ్రీ గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 
సంగీతమార్తాండము 


గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి 
జాతకమణి 

సర్వశకున ప్రకాశిక 

యాజుష ప్రయోగ చంద్రిక 
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ 
వసంతరాజ శకునము 

జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం) 
సహస్ర యోగప్రకాశిక 
శ్రీవిద్యారహస్యం 

మహర్షుల చరిత్ర 1,43 300+300 
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్తకాండము 
శ్రీఆంజనేయం 

రాశితుల్యవత్సర ఫలితం 

నాడి జ్యోతిష విశ్లేషణ 
రహస్యకుక్కుట శస్త్రం 

స్త్రీ ధర్మరత్న బాండాగారము 
శైవోత్సవరత్నాకరం 
యాజుషప్రయోగ చిన్నామణి 
సుస్వర బుగ్వేద ప్రయోగదర్శిని 
ఆయుర్వేద వైద్య సంగ్రహం 

వశిష్ట సంహిత 

హోమియోపతి గృహవైద్యం 
వ్రతచూడామణి 

వైశ్యధర్మ ప్రకాశిక 

ఆలయ నిత్యార్చన పద్ధతి 
సృతిముక్తాఫలం 
ఆపసంబయల్లాజీయమ్‌ 
జ్యోతిషశాస్తసంగ్రహము 
కర్మవిపాకాఖ్యయం 

ముహుర్త రత్నావళి 

సుదివిలోచనం 

ఉత్తర కాలామృతం 

సర్పవిషయ సర్వస్వసంగ్రహం 


న్‌ 


అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, 


కథలు, జ్యోతిష వాస్తు, వైద్య, మం౦త్రశాస్త్రాది ఆధ్యాత్మిక 
గ్రంథములకు 


మోహన్‌ వీబ్లకేష్‌న్స్‌ 
ఆధ్యాత్మి క గ్రంథనిలయం 


కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 
రాజమహేంద్రవరం. 


From: జ : 0883-246 25 65 


MOHAN PUBLICATIONS 


Fort Gate, Opp : Ajanta Hotel 
Rajahmundry-533 101 (a.p.) 


గారీగ:..! 


అట విట | అననా అర న 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 


--ాఉచిత Pdf బుక్‌ ౩: - www.granthanidhi.blogspot.in— 


అధ్యాత్మిక, జ్యోతిష. వాస్తు, ఆయుర్వేద, 
అనేక 
క sen BranthaD గరగ 


MOHAN PUBLICATIONS వదిననో 
పేజ్‌ లైక్‌ చేయండి. WWW.Eran ll com 
XKinige.» $8 dailyhunt 
మా ఇ-బుక్స్‌ కినిగె ద్వారా కొనుగోలు మా ఇ-బుక్స్‌ డైలీహంట్‌ ద్వారా 


చేసుకాన వచ్చును. అత్యధిక డిస్కౌంట్‌ ఆఫర్‌లో లభించును. 


